Kiron Type Institute 


0 

le - 

bt, on 
ష్‌ 


సేకరణ: 


Kiron Type Institute 


శ్ర అష్ట లక్ష్య స్తోక్రమ్‌ 


01. సుమనసవందిత సుందరి మాధవి 
చంద్రసహోదరి హేమమయే 
మునిగణవందిత మోక్షపదాయిని 
మంజులభాషిణి వెదనుతే। 
పంకజవాసిని దేవసుపూజిత 
సద్దుణవర్శిణి శాంతియుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
ఆదిలక్ష్మీ సదా పాలయ మాం॥ 
ధాన్యలక్ష్మి: 


02. అయి కలికల్మషనాశిని కామిని 
వైదికరూపిణి మ మలు 
క్రీరసముద్భవ మంగళరూపిణి 
మంత్రనివాసిని మంత్రనుతె। 
మంగళదాయిని అంబుజవాసిని 
దెవగణా [శ్రిత పాదయుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
ధాన్యలక్ష్మి సదా పాలయ మాం॥ 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


: ధైర్యలక్ష్మి: 
*|03.జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి 
మంత్రస్వరూపిణి మంత్రమయి 
సురగణపూబిత శ్రీఘఫలప్రద 
జ్ఞానవికాసిని శాస్తనులే। 
భవభయహారిణి వాపవిమోచని 
సాధుజనాశిత పాదయుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
ధైర్యలక్ష్మి సదా పాలయ మాం॥। 


గజలక్ష్మి: 


04. జయ జయ దుర్గతి నాశిని కామిని 

సర్వ ఫలప్రద శాస్త్రమయే 

రథగజతురగ పదాతిసమావృత 
పరిజన మండిత లోకనుతే। 

హరిహరబహ్మసుపూజిత సేవిత 
తాప నివారిణి పాదయుతే 

జయ జయ హే మధుసూదన కామిని 

గజలక్ష్మీ రూపేణ పాలయ మాం॥ 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


నా శ] 
, సంతానలక్ష్మి: 


“క తలు అగ వాహీని మోహన చక్రిణి 
రాగవివర్ణిని జ్ఞానమయే 


గుణగణవారిధి లోకహితైషిని 
స్వరసప్రభూషిత గాననుతే। 
సకల సురాసుర దేవ మునిశ్వర 
మానవ వందిత పాదయుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
సంతానలక్ష్మి సదా పాలయ మాం॥ 
విజయలక్ష్మి: 


06. జయ కమలాసని సద్దతిదాయిని 
జ్ఞాన వికాసిని గానమయే 
అనుదిన మర్చిత కుంకుమధూసర 
భూషిత వాసిత వాద్యనుతే 
కనకధరాస్తుతి వైభవ వందిత 
శంకర దేశిక మాన్య పదే 
జయ జయ హే మధుసూదన కామిని 
విజయలక్ష్మీ సదా పాలయ మాం॥ 


Kiron Type Institute ఓ 


Kiron Type Institute 


07. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి 
. శోకవినాశిని రత్నమయే 
మణిమయ భూషిత కర్ణవిభూషణ 
శాంతి సమావృత హాస్యముఖే। 
నవనిధి దాయిని కలిమలహారిణి 
కామిత ఫలప్రద హస్తయుతే 
జయ జయ హే మధుసూదన కామిని 
విద్యాలక్ష్మి సదా పాలయ మాం॥ 
ధనలక్ష్మి: 


08. ధిమిధిమి ధింధిమి ధింధిమి -దింధిమి, 

దుంధుఖీ నాద సుపూర్ణమయె 
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, 
శంఖ నినాద సువాద్యనుతే। 
స సుపూజిత, 

వెదిక మార్గ ప్రదర్శ్భయుతె 

జయ జయ హె మధుసూదన కామిని 
ధనలక్ష్మీ సదా పాలయ మాం॥ 


// ఇతి శ్రీ అష్టలక్ష్మి స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 


న 


జ 


శ్వ 
వా 


న. SP | 


